తెల్ల జింక 


రెండవ ముద్రణ 


© తెలుగులో అనువాదం 
“ ప్రగతి " ప్రచురణాలయం 1974 


తెల్ల జింక 


లాత్వియన్ 
జానపద కథ 


చిత్రాలు: నికొలాయ్ కొచెర్లీన్ 


అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి 


NAAMANNAANANNAMAINA 


“ పగతి " ప్రచురణాలయం 

మాస్కో 


వినండి బాబూ , చెప్తానూ , 
సమస్య యేమీ పెద్దది కాదిది : 
తెల్ల జింక ఒక టుండెను గొప్పది , 

యెంతో బలమగు కొమ్ములు దానివి . 
అందరికీ అది కనిపిస్తుండెను , 
కానీ దొరకదు యెవ్వరికైనను . 


అనగా అనగా యిద్దరు అన్నదమ్ములు . యేటి వొడ్డున రెండు ఓకు చెట్లలా బలంగా పెరిగినారు. వాళ్లు 
జతగా . ఒకనాడు వాళ్ల తండ్రి అన్నాడు నాళ్లతో : 

“ నిజంగా చెప్పండి , మీ కేవృత్తి యిష్క్రమో ? ” 
కొడుకులు మొదట తలలు అడ్డం ఆడించినారు , కానీచివరకు మనసు విప్పినారు : 

“ మాకు వడ్రంగం యిషం , కానీ అంతకంటె యిషం వేటగాళ్ల మై , అడవిలో మృగాలనూ , ఖగాలనూ 
వేటాడడం. ” 


ఆ మాట విని తండ్రి వాళ్లకు చెరొక మంచి కుక్కనూ , విల్లు , అమ్ములూ యిచ్చినాడు . వాళ్ల నతను 
ముఖద్వారందాకా సాగనంపి , ఆశీర్వదించి పంపినాడు . 

బయలుదేరిన అన్నదమ్ములకు యెదురైంది . కాసేపటికి అడవి బాతుల గుంపు . యిద్దరూ వేసినారు బాణాలు , 
కానీపడలేదు పక్షి యేదీ . అటూ యిటూ చూసేటప్పటికి దట్టమైన అడవి మధ్యలో వుండినారు వాళ్లు .దారి 

యేదీ కనిపించలేదు . వాళ్ల దగ్గర తినుబండారాలు వుండినాయి కొంచెమే, అయినా వాళ్లకు కలగ లేదు 
భయం యే కొంచెమూ . 


హఠాత్తుగా వాళ్లకు కనిపించినాయి రెండు దుప్పులు . అన్నదమ్ములు 
విల్లు లెత్త గా , అవి అన్నాయి మానవ భాషలో : - 

“ చంపకండి మమ్మల్ని . అవసర మైనప్పుడు చేస్తాము సాయం. ” 

అన్నదమ్ములు మళ్లీ దారిపట్టినారు . త్వరలో వాళ్లకు 
కనిపించినాయి రెండు తోడేళ్లు . వాళ్లు విల్లు లెక్కు పెట్టగా , అవి 
అన్నాయి యిలా : 

“ చంపకండి మమ్మల్ని . అవసర మైనప్పుడు చేస్తాము 
సాయం. ” 

మళ్లీ 
దారిపట్టి నారు వాళ్లు . త్వరలో వాళ్లకు యెదురై 
నాయి 
రెండు కుందేళ్లు . అన్నదమ్ములు బాణాలు సంధించగా , అవి 
అన్నాయి యిలా : 

“ చంపకండి మమ్మల్ని . అవసరమైనప్పుడు చేస్తాము సాయం. ” 

అన్నదమ్ము లిద్దరికీ అలా లభించినాయి అడవి జంతువులలో 
చెరి మూడూ మిత్రరత్నాలు: ఒక దుప్పి , ఒక - తోడేలూ , ఒక 
కుందేలూ . వాళ్ల వేటకుక్కలు వుండనేవుండినాయి వాళ్ల వెంట . 

పోగా పోగా వాళ్లకు . కనపడింది. చీలుదారి. యెటు 
పోవాలని వాళ్లకు యేర్పడింది . వాదం . చివరకు వాళ్లిద్దరూ 
వచ్చినారు ఒక మాటకు, చెరొక దారినా పోవాలని , యెవరి 
అదృష్టం యెలా వుందో చూద్దామని. విడిపోయే ముందు 
చేసినారు వాళ్లోక పని , దించినారు తమ కత్తులు పాత 
ఓకుచెట్టు మొదట్లోకి. కొన్నాళ్ల తర్వాత ప్రతివొకడూ అక్కడికి 
వచ్చి , తన సోదరుడు యెలా వున్నదీ చూస్తాడు. కత్తి 
తళతళలాడుతూ , పదునుగా వుంటే , అతను క్షేమంగా వున్నట్లు . 
కత్తి తుప్పుపట్టి వుంటే , అతను కష్టాలలో వున్నట్లు , సోదరుని 
సాయం అవసరమైనట్లు . యిద్దరూ విడిపోయినారు , ఒకరు 
యెడమకూ , ఒకరు కుడికీ తిరిగినారు . 


કરવામાં 
આવતા 


అన్న ఒక రోజంతా నడిచినాడు , అతని కేమీ యెదురు 
కాలేదు . రెండవ రోజు కూడా అతని కేమీ యెదురు కాలేదు . 
తరువాత మూడవ రోజున కనిపించింది . అతని కొక సౌధం . 
అది పైన్ కొయ్యతో కట్టింది , దాని గోపురం మేఘాలలో 
దాగింది . బయట మనుషు లెవరూ లేరు , కిటికీలో కనిపించింది 
అతని కొక యువతి . 

“ అందమైన యువతీ , అందరూ యెక్కడికి పోయినారు . " 
అని అడిగినాడు అతను . 

“తెల్ల జింకను వెదకుతూ వెళ్లినారు వాళ్లు , అందరూ 
శిలలూ , రాళ్లు అయినారు వాళ్లు . వాళ్లలో వున్నాడు నూ 


నాన్న కూడా . ” 


“ సుందరీ , దిగులు పడకు. వాళ్లు వెళ్లినారు సహాయకులు 
లేకుండా . చూడు నా కెంతమంది మిత్రులో ! తెల్ల జింకను 
వెదకడంలో వీళ్లు నాకు తోడ్పడతారు. - మీ నాన్నను కూడా 
రక్షిస్తాను నేను . " 

సమస్య చిన్నది , కానీ కథ పెద్దది . అన్న గేటువద్ద కు 
పోయేటప్పటికి తెల్ల జింక పరుగెత్తుతూ కనిపించింది అతనికి . 
ఉరికినాడు అతను దానికోసం, ఉరికినాయి అతని వెనుకనేదుప్పి , 


తోడేలూ , కుక్కా , కుందేలూ .కానీఅతను అనుకున్నంత సులభంగా లేదు అది , తెల్ల జింక వూరక అదృశ్యమైంది , 
అది వుండిన చోట పల్చని పొగమంచు లాంటిది మిగిలింది . పక్కనున్న అడవి అంచున మంటవద్ద కూర్చొని 
వుండిందొక ముసలిది . అన్న ఆమెను సమీపించి అడిగినాడు : 

“ అవ్వా , నీ మంటవద్ద చలి కాచుకోనిస్తావా ? ” 
‘‘ కాచుకో , నాదేమీ పోదుగా . నీజంతువులను నిమురుతాను ముందు . వాటి కేమీ చేయనులే హాని . ” 
“ అలాగే. ” 
ముసలిది జంతువులను తాకిన వెంటనే అవి బూడిదరంగు రాళ్లూ , శిలలూ అయినాయి , అతనూ అయినాడు . 


తమ్ముడొక పెద్ద అడవిలో అటూ యిటూ తిరిగి , చివర కొక రాజ్యం చేరి , రాజుగొర్రెలను కాయడానికి 
వుండిపోయినాడు. అక్కడే . 

కొన్నాళ్లకు ఆ రాజ్యానికి వచ్చిందొక ఘోరమైన ఆపద . కుతకుతలాడే సముద్రంలోనుండి ఒక మహా సర్పం 
వెలికి వచ్చి ,కోరింది . రాజుగారి ముగ్గురు కూతుర్ల నూ తనకు ఆహారంగా . తనకోరిక తీర్చకపోతే , తన తోకతో 
సముద్రాన్ని మధిస్తా ననీ, బ్రహ్మాండమైన అలలు లేచి రాజుగారి నగరాలను ఊడ్చేస్తాయనీచెప్పింది ఆ సర్పం . 

రాజుకు కలిగింది దిగులు. సర్పాన్ని వధించినవానికి తన చిన్న కూతురు నిస్తానని ఆయన చేసినాడు వాగ్దానం. 
నలుదిక్కులా ప్రాకింది ఆ మాట .కానీ యెవరికీ ధైర్యం లేదు ముందుకురావడానికి . 


తన ముద్దు బిడ్డల గతికి వగచినాడు రాజు . కానీ, కన్నీళ్లూ , 
నిట్టూర్పులూ నిష్ఫలం. మరుదినం ఉదయమే ఆయన పెద్ద 
కూతురును తీసుకపోవలసింది సర్పానికి ఆహారంగా . తమ్మునికి 
తెలిసింది యీ విషయం. అతనికి అర్థం కాలేదు రాకుమార్తె 
యెందుకు సర్పానికి బలి కావలసింది . ఆ రోజు పగలంతా 
అతనుగొర్రెల మందలు కాసినాడు . ఆ రాత్రి అతనూ , అతని 
ఆప్త జంతువులూ కలిసి చేసినా రొక మహా ఖడ్గం . 

తెలతెలవారేటప్పుడు పెద్ద రాకుమార్తెను రథంలో 
యెక్కించుకొని బయలుదేరినాడు రాజ సారథి . తమ్ముడు 
గొర్రెలను 
మేపే పచ్చికబీడుకు పక్కనే వెళ్లుతూ వుండింది . రథం . 

“ ఓయ్ సారథీ, యెక్కడికి ? ” కేక వేసినాడు తమ్ముడు . 

“ సర్పంవద్ద కు . మరెక్కడికి పోతా మనుకున్నావ్ ? సర్పం 
కోరలు పెరికే సాహసం వుందా నీకు గొల్లబ్బాయీ ? " 

“ సాహసం వుండవచ్చుగా ” అన్నాడు తమ్ముడు . అని అతను 
నడిచినాడు బండి వెంట . 

కుతకుతలాడే సముద్రం దగ్గర యిసుకలో ఆపినాడు 
రథాన్ని సారథి .రాకుమార్తె రథం దిగింది , కంటికి మంటికి 
యేకధారగా యేడుస్తూ , తనను రక్షించేవాళ్లెవరూ లేరా అని 

మొరపెట్టుతూ . సారథి తనకు ఆయుధం లేదన్నాడు , ఒంటరిగా 
సర్పాన్ని యెదిరించలే నన్నాడు ; అంటూ అతను రథాన్ని 
దూరంగా తోలుకపోయి నిలిపినాడు . 

సముద్రం నలు పెక్కి , ఉగ్రరూపంధరించింది ; అలలలోనుండి 
వచ్చింది . మూడు తలల మహాసర్పం . 

తమ్ముని ఆప్త జంతువులు సర్పంమీద కలబడినాయి . అతనొక 
గుర్రం మీదికి యెగిరి తన మహా ఖడ్గంతో ఒక్క వేటుతో 
నరికినాడు దాని తలలు మూడూ . అతను దాని నాలుకలు కోసి , 


వేసుకున్నాడు తన సంచిలో . మాటా , పలుకూ లేకుండా అతను పోయినాడు వేగంగా తన గొర్రెల మంద 
వద్ద కు , అలా పోవడం న్యాయమైనట్లు . సారథికి కలిగింది . దురాలోచన . అతను రాకుమార్తె 
వద్ద కు వచ్చి 
అన్నాడు : 

“ మేము నిన్ను రక్షించినాము తెలుసా ? గొల్లవాడు కూడా యిక్కడికి వచ్చినట్లు అనవద్దు యెవరితోనూ . 
లేదా నీ ప్రాణం దక్కదు . రాజు అడిగితే , సారథి నన్ను సముద్రంవద్ద కు తీసుకపోయినాడు , మళ్లీ వెనక్కి 
తెచ్చినాడు . అతనే అర్హుడు బహుమతికి అని చెప్పాలి నీవు . " 

రాకుమార్తె ఒప్పుకుంది . విధిలేక , తన ప్రాణం పోగొట్టుకోడానికి యిషం లేక . 
• మరుదినం వచ్చింది కుతకుతలాడే సముద్రంనుండి ఆరు తలల మహాసర్పం . . 

అదే సారథి రాజుగారి రెండవ కుమార్తెను సర్పానికి ఆహారంగా తీసుకపోయినాడు . తమ్ముడు గొర్రెలను మేపే 
అదే పచ్చిక బీడుకు పక్కనేవెళ్లింది రథం . యీసారి కూడా తమ్ముడు రాకుమార్తెను రక్షించినాడు . అతను సర్పం 
నాలుకలు కోసి , వేసుకున్నాడు తన సంచిలో . 

మూడవ నాడు అదే సారథి రాజుగారి చిన్న కూతురును తీసుకపోయినాడు సర్పానికి ఆహారంగా . మూడవ 
సారి మళ్లి, తమ్ముడుగొర్రెలను మేపే అదే పచ్చిక బీడుకు పక్కనే వెళ్లింది రథం . మూడవ సారి మళ్లీఅతను 
నడిచినాడు బండివెంట . 

మూడవ సారి మళ్లీ, కుతకుతలాడేసముద్రం దగ్గర యిసుకలో ఆపినాడు రథాన్ని సారథి. చిన్న రాకుమార్తె 
రథం దిగింది , కంటికి మంటికి యేకధారగా యేడుస్తూ , తనను రక్షించేవాళ్లెవరూ లేరా అని 

మొరపెట్టుతూ . మూడవ సారి మళ్లీ, సారథి తనకు ఆయుధం లేదన్నాడు . ఒంటరిగా సర్పాన్ని యెదిరించలే 
నన్నాడు ; అంటూ అతనురథాన్ని దూరంగా తోలుకపోయి నిలిపినాడు . సముద్రం నలు పెక్కి , ఉగ్రరూపం 
ధరించింది ; 
అలలలోనుండి వచ్చింది తొమ్మిది తలల మహాసర్పం . తమ్ముని ఆప్త జంతువులు సర్పంమీద కలబడినాయి . 
అతను తన మహాఖడ్గంతో ఒక్క వేటుతో నరికినాడు దాని తలలు తొమ్మిది . అప్పుడు రాకుమార్తె 
జారవిడిచింది తన ఉంగరం అతని చేతిలోకి , సారథికి కనిపించకుండా . తమ్ముడు వినయంగా తల వంచి , సర్పం 
నాలుకలు తొమ్మిదీకోసి , వేసుకున్నాడు తన సంచిలో . మాటా , పలుకూ లేకుండా అతను పోయినాడు. వేగంగా 
తన 
గొర్రెల మందవద్ద కు , అలా పోవడం న్యాయమైనట్లు . 


సారథికి కలిగింది . దురాలోచన . అతను రాకుమార్తెవద్ద కు 
వచ్చి అన్నాడు : 

“ మేము నిన్ను రక్షించినాము తెలుసా ? గొల్లవాడు కూడా 
యిక్కడికి వచ్చినట్లు అనవద్దు యెవరితోనూ . లేదా నీ ప్రాణం 
దక్కదు . రాజు అడిగితే , సారథి నన్ను సముద్రంవద్ద కు 
తీసుకపోయినాడు , మళ్లీ వెనక్కి తెచ్చినాడు . అతనే అర్హుడు 
బహుమతికి ” అని చెప్పాలి నీవు . ” 

రాకుమార్తె ఒప్పుకుంది . విధిలేక , తన ప్రాణం పోగొట్టు 
కోడానికి యిషం లేక . 

రాజుకు కలిగింది బ్రహ్మానందం . ఆయన సారథిని ఆలింగనం 
చేసుకొని అన్నాడు : 

“ నీవు నా కుమార్తెల నందరినీ రక్షించినావు ఘోరమైన 
దుర్మరణంనుండి . విను నా అభీష్టం : నీకు నాతో చిన్న కూతురు 
నిస్తాను భార్యగా , నా రాజ్యంలో అర్ధ మిస్తాను పై గా . ” 

రాజు మాటకు తిరుగు లేదు . మూడవ రోజున పెట్టినారు 
పెండ్లికి ముహూర్తం. మరి గొల్లవాని మాటేమిటి ? అతను 
తన సంచి భుజాన వేసుకొని బయలుదేరినాడు అంతఃపురానికి 


ఇండి 


చిన్నరాకుమార్తెచూసింది అతన్ని . రాజుతో అన్నది ఆమె యిలా : 

““ నేను వివాహ మాడుతాను నా ఉంగరం యెవరివద్ద వుందో 
అతణ్ని , నన్ను సర్పం బారినుండి రక్షించినవాణ్ని. ” 

సరిగ్గా అప్పుడు సారథి అందించినాడు ఆమె చేతికి ద్రాక్షసారా 
పాత్రను. ఆమె ఒక గుక్క తాగి , అందించింది . దానిని 
గొల్లవానికి . గొల్లవాడు అందులో వేసినాడు ఆమె ఉంగరం , 
సారథి కానకుండా . 
రాకుమార్తె అప్పుడన్నది రాజుతో : 

“ యితనే నన్ను రక్షించింది . ” 
కానీ నమ్మకం కలగలేదు రాజుకు . 

“ నా ఉంగరం తగిన రుజువు కాకుంటే , సర్పాల నాల్కలు 
కలవాణ్ని నేను వివాహ మాడుతాను! " 
రాజు అన్నాడు సారథితో : 

“ యేదీ , చూపించు సర్పాల నాల్కలు , ముహూర్తం 
సమీపిస్తున్నది . " 

కానీ లేవుగా నాల్కలు అతనివద్ద ; యెలా చూపించగలడు 
అతను ? పలకలేదు సారథి . 

యింతలో తమ్ముడు వచ్చి ,రాకుమార్తె పక్కన నిలబడినాడు . 
సర్పాల నాల్కలు పద్దెనిమిదీ చూపినాడు అతను రాజుకు . 

గొల్లవాణ్ని బంగారుజరీ వస్త్రాలతో అలంకరించి , తన 
చిన్న కూతురుతో పెండ్లి జరిపించమని ఆజ్ఞాపించినాడు రాజు . 
కుయుక్తుల, కుత్సితాల సారథి అంతఃపురంనుండి బహిష్కరింప 
బడినాడు శాశ్వతంగా . అలా పెండ్లాడినాడు తమ్ముడు అందాల 
రాకుమార్తెను . పై గా లభించింది అతనికి రాజ్యంలో అర్ధ భాగం . 
నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఆనాటినుండి అతని జీవితం . 

కొన్నాళ్లు జరగగా , వచ్చింది . ఒకనాడు అతనికి ఆలోచన , 


ఓకు చెట్టు వద్దకు పోయి , అన్న కత్తి యెలా వుందో 
చూడాలని . అది పిడిదాకా తుప్పుపట్టి వుండింది . తన సోదరుడు 
గొప్ప ఆపదలో వున్నా డన్నమాట . భార్యను వదలి వెళ్లడం 
అయిషమైనా , తమ్ముడు తన ఆప్త మిత్రులైన కుక్కనూ , 
దుప్పినీ ,తోడేలునూ , కుందేలునూ వెంటబెట్టుకొని, బయలు 
దేరినాడు అన్నను వెదకుతూ . 

నడవగా , నడవగా కనిపించింది . అతని కొక సౌధం . అది 
సైన్ కొయ్యతో కట్టింది ,దానిగోపురం మేఘాలలో దాగింది . 
బయట మనుషు లెవరూ లేరు , కిటికీలో కనిపించింది . అతని 
కొక యువతి . 

“ అందమైన యువతీ , అందరూ యెక్కడికి పోయినారు ? ” 
అని అడిగినాడు అతను . 

“తెల్ల జింకను వెదకుతూ వెళ్లినారు వాళ్లు , అందరూ 
శిలలూ ,రాళ్లూ అయినారు వాళ్లు . మరొక వేటకాడు వచ్చినాడు 
యిక్కడికి . అతనూ వెళ్లినాడు జింకకోసం. ” 

“ అతనే మా అన్న ! రక్షించాలి అతణ్ని . ” 

సమస్య చిన్నది .కానీకథ పెద్దది. తమ్ముడు గేటువద్ద కు 
పోయేటప్పటికి , తెల్ల జింక పరుగెత్తుతూ కనిపించింది. అతనికి . 
ఉరికినాడు అతను దానికోసం, ఉరికినాయి అతని వెనుకనే అతని 
ఆప్త జంతువులు . కానీఅతను అనుకున్నంత సులభంగా లేదు 
అది , తెల్ల జింక వూరక అదృశ్యమైంది , అది వుండిన చోట 
పల్చని పొగమంచు లాంటిది మిగిలింది . పక్కనున్న అడవి 

అంచున మంటవద్ద కూర్చొని వుండిందొక ముసలిది . తమ్ము 
డామెను సమీపించి అడిగినాడు : 

“ అవ్వా , యిక్కడున్న యీ బూడిదరంగు శిలలూ ,రాళ్లూ 
అన్నీ యేమిటి ? " 


ముసలిది అన్నది : 
““ నీ జంతువులను నిమురుతాను ముందు . నాటి కేమీ చేయనులే హాని . తరువాత చెప్తాను నీ వడిగింది . ” 
“ వద్దు . నీవు కుయుక్తులలో నక్కవు . నేనేమీ తెలివి తక్కువవాణ్నికాదు . తెలుసా , నా ఖడ్గం యెంత పదునుగా 


వుందో ? " 


ముసలి మంత్రకత్తె విధిలేక ఒప్పుకుంది . 
“ యీ శిలలు ఒకప్పుడు - మనుషులు , యీ రాళ్లు జంతువులు . వాళ్లలో మీ అన్న ఒకడు ” అన్నది ఆమె. 
“ యీ మంత్రకట్టు విప్పడం యెలాగో చెప్పు . మరచిపోవద్దు నా ఖడ్గం వాడి . ” 
“ మంట వుందా యిక్కడ ? దీని బూడిద కాస్త తీసుకొని చల్లు శిలలమీదా ,రాళ్ల మీదా . ” 

తమ్ముడు చేసినాడు సరిగ్గా అలాగే. నిజంగానేశిలలన్నీ మారినాయి మనుషులుగా , ఒకరాజ్యంలో వున్నంతమంది , 
వాళ్ల రాజుతో సహా . వాళ్లలో వుండినాడు అన్న , అతని ఆప్త జంతువులతో సహా . జంతువులన్నీ దుమికినాయి 
మంత్రకత్తె మీదికి . అంతే – అయిపోయింది ముసలిదాని పని . 

అందరూ యెంత ఆనందించినారో ! రాజు అన్నకు తన కూతురు నిచ్చి పెండ్లి చేసినాడు . ఆమెమీద కూడా 
మంతకట్టు వుండింది , రాజసౌధం వదలి బయటికి పోలేకుండా . యిప్పుడది వదలింది . 

తమ్ముడు తన భార్య వద్ద కు వెళ్లిపోయినాడు . అప్పటినుండి అందరూ హాయిగా వుండినారు . 


మరి తెల్ల జింక మాటేమిటి ? వినండి , చెప్తాను. మంత్రకత్తె మరణించిన క్షణమే తెల్ల జింక ఒక మాను 
మొద్దు కు తట్టుకొంది , మంత్రకత్తే దానిమీద వేసిన మంత్రకట్టు వదలింది . అప్పటినుండి అది అడవులలో 
స్వేచ్ఛగా పరుగులు తీస్తూ వుండింది , యెవరికీ హాని కలిగించకుండా . 


вный оЛЕН 
Не языке луг 


" 70802 - 344 


4803000000 


Б . 

o14 01 - 79 без объявл. 


సోవియట్ యూనియన్లో ముద్రింపబడింది 


